కాళిదాసు 


బుతు సంహారం 


తెలుగు అనువాదం 
కవిరాజ శిరోమణి 
గొట్టుముక్కల రాధాకృష్ణరావు 





హైదరాబాదు 


ప్రచురణ : 47 


కాళిదాసు బుతు సంహారం 


అనువాదం; గొట్టుముక్కల రాధాకృష్ణరావు 
తొలి ముద్రణ : 1958 


తెలంగాణ సాహిత్య అకాదమి 
ముద్రణ : ఏప్రిల్‌, 2019 


ప్రతులు : 1000 

వెల: * 20/- 

ముద్రణ : చరిత ఇం(ెషన్స్‌, హైదరాబాద్‌. 
ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 

కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణం 


హైదరాబాద్‌ - 500 004. 
ఫోన్‌ : 040-29703142. 


జీవ సౌందర్యం 


మహాకవి కాళిదాసు భారతదేశంలో కవికుల గురువుగా కీర్తించబడ్డాడు. 
ఆయన కవిత్వరచన తదనంతర సంస్కృత కవులకే కాక అనేక భాషల కవులకు 
కూడా ఒరవడి పెట్టింది. 


కాళిదాసు యవ్వన దశలోనో, కవితాభ్యసన దశలోనో ఉన్నప్పుడు 'బుతు 
సంహారం రచించి ఉంటాడని పండితాభిప్రాయం. బుతు ధర్మాన్ననుసరించి ప్రకృతిలో 
కలిగే పరిణామాలు, ఆయా బుతువులలో పశుపక్ష్యాదులు, మానవులు పొందే 
అనుభూతులు ఎంతో అందంగా ఈ కావ్యంలో వర్ణించాడు. “ఉపమా కాళిదాసస్య' 
అని ప్రఖ్యాతి. ఈ కావ్యంలోని ఉపమానాలు వేటికవే సాటి. 


సంస్కృతంలో ఉన్న ఈ కావ్యాన్ని వరంగల్లుకు చెందిన గొట్టుముక్కల 
రాధాకృష్ణరావు తెలుగులోనికి భావానువాదం చేశాడు. అనువాదకుడు తేటగీతి 
పద్యాలలో లలిత సుందరంగా అనువాదం చేశాడని పలువురు పండితుల 
ప్రశంసలందుకున్నాడు. 


ఈ కావ్యంలో ప్రకృతి అందాలతో పాటు జీవన గతులలోని అనుభవ 
సందేశాలు కూడా కనబడుతాయి. గ్రీష్మబుతువులో “కారు చిచ్చు కాకలబడి, కరిహరి 
వైరము వదలి సైకత ప్రాంతానికి కదలి వెళతాయంటాడు”. వర్ష బుతువులో 
“గడ్డిపరకలె వైడూర్య ఖండములవలె” ఉన్నాయంటాడు. ప్రకృతిని సౌందర్యమయంగా, 
ప్రీ రూపంగా చిత్రించడమే కాక ప్రీ పురుషుల పరస్పరాకర్షణలకు (ప్రేరకములైన 
తీరును విశిష్టంగా వర్ణించాడు. ఇట్లా అన్ని బుతువులూ ఆనందమయాలే, జీవన 
సందేశాలే అన్నట్లు కాళిదాసు వ్యక్తీకరణ. అందుకనువైన అనువాదం ఇది. 


అనువదించిన గొట్టుముక్కల రాధకృష్ణరావు సంస్కృతం, తెలుగు భాషలలో 
మంచి పండితుడు. ఇతర కావ్యాలు కూడా రచించాడు. 
వరంగల్లులో 1953లో ముద్రితమయిన ఈ కావ్యం కాళిదాసు కవితా 


సౌందర్యాన్ని దర్శించడానికి దోహదమవుతుందని భావించి సాహిత్య అకాడమి 
(ప్రచురణగా వెలువరిస్తున్నది. 


2. 04 2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


1. కృతి సమర్పణం 
2. విజ్ఞప్తి 
8. అభిప్రాయములు 
అ. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి 
ఆ. కళాపూర్ణ కీ.శే. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
ఇ. పంచరత్నములు - ఉదయరాజు శేషగిరిరావు 
ఈ. ఆంధ్రకృత బుతుసంహారము- ఖండవల్లి లక్ష్మీరంజనం 
ఉ. సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 
ఊ. దివాకర్ల వెంకటావధాని 


4. పీఠిక - శేషాద్రి రమణకవులు 


ర్‌ గ్రీష్మబుతువు 

6. వర్పర్తువు 

7. శరదృతువు 

8. హేమంత బుతువు 
9. శిశిర బుతువు 


10. వసంత బుతువు 


కృతి సమర్పణం 


నవమాసములు గర్భనాళీకమున మోసి 
ఘనతర ప్రసవవేదనలకోర్చి 

జననమ్ము మొదలుగా శైశవాంతముదాక 
వేయికన్నుల శ్రద్ధ వెలయగాచి 


తదుపరి శీలవర్తనమాదిగాగల 
వంశీయగుణముల వన్నె పెట్టీ 
వడుగును బెండ్లియు వరుసగాంజేయించి 
పుత్రపౌత్రాదికాభ్యుదయ మొంది 


తాదృశమ్ముగ 'ప్రేమతత్వమ్ము నేర్చి 
స్వీయధర్మంబు నీ రీతి జెలగనడపి 
నట్టిమాతకు బుణముక్తి కంకితముగ 
ల్స్‌ కృతిసమర్పణము సేతు నింపుమీఅ. 


- రచయిత 


విజపి 
రి 


విశ్వకవియగు కాళిదాసుని బుతుసంహారము నేను 
జదివినపుడు, దానిని6 దెలుగులో గీతపద్యములందు వ్రాసిన 
బాగుండునని తలంచి యెప్పుడో దాని ననువదించి యుంటిని. 
సుప్రసిద్ధ పరిశోధకులును, విఖ్యాత శతావధానులునగు 
శ్రీమాన్‌ దూపాటి రమణాచార్యులవారు దానినామూలాగ్రముగ 
జూచి యమూల్యమగు పీఠిక రచించి యిచ్చినందులకు 
వీరికిని, అడుగుటయే తడవుగా కార్య భారనిరతులయ్యును 
తమతమ యభిప్రాయములను పంపిన మన్న్మిత్రు లందజకును 
హృదయపూర్వక కృతజ్ఞతలర్చించుచున్నాడను. 

ఈ కృతిని ప్రకాశముగావింప ప్రోత్సహించియు, ముద్రణకు. 
దగు శుద్ధప్రతిని సిద్ధపఅచియు, నచ్చుపనిలో నాకు జేదోడు 
వాదోడుగా నుండిన శ్రీమాన్‌ వి.యస్‌ ఆచారిగారి కెంతయు 
గృతజ్ఞుడ. 


24-4-1953 
హనుమకొండ - రచయిత 


బుతుసంహారము 


అభిప్రాయము 


“వాగార్థావివ నంవృత్తా వాగర్థప్రతివత్తయ 
జుగత:వితరౌ వందో పొర్పతీ వరమేళ్ళరౌ” 


సంసృతవాజ్మ్యయము జ్యోతిర్మయమైనది. రసభరితమై వ్యంగ్య భూయిష్టమై, 
రమణీయార్థసందీప్తమై, జెచిత్య సమన్వితమై ఉదారాశయ ప్రదీప్తమైన కృతులను వాణికి 
గయిసేతలొనరించి, కళాపీఠమును కోటివత్తుల వ్రతమంటప మొనరించి పునీతులైన 
భారతకవులలో కాళిదాసుడొకడు. క్రమోపాసన సిద్ధహస్తుడై, సమాధిస్థితుడగు బుషికవి 
హృదయమందే భావ బ్రహ్మాండములు సృష్టియి, మహా వాక్యములందు వ్యక్తమగును. 
సాక్షాత్మారము నందని సాధకునకు సాపాతీ జగతిలో తావులేదు. 
ఉత్తమ సాధకుడగుడు, రససృష్టియందు కాళిదాసు అజేయుడై యొప్పినాడు. ఆతని 
“బుతుసంహారము”ను పరఠించినపుడు పరమ వరితోషభరిత స్వాంతుల 
మగుచుందుము. కథా సందర్భము ననుసరించి యొక్కొక్క బుతువును వర్ణించిన 
కవులు వివిధ సాహిత్య వేదికల నలంకరించిరి. ఆయా బుతువులలోని అనంత 
విభూతిని అద్భుత ప్రజ్ఞతో నొక్క కృతియందు వెలయించిన కవి కాళిదాసొక్కదే! 
రతనాలనన్నింటి నొక్క నగలో స్థగిత మొనరించు శక్తి ఈ మహాకవికే కలదు. 


కవిరాజ శిరోమణి శ్రీ గొట్టుముక్కల రాధాకృష్ణరావుగారు కాళిదాస కృతిని 
“బుతుసంహారము”ను నైసర్గిక ప్రతిభతో నాంధ్రీకరించిరి. ఒక మహాకవి మజొక 
మహాకవి కృతిని పరిశీలించినపుడు అనిర్వచనీయమైన రసానుభూతి నందును. ఈ 
యనుభూతిలో నుదయించిన రచనను అనువాదమని కాని, అనుకరణమనికాని, 
సూక్ష్మ పరిశీలనంబున తెలుపజెల్లదు. 


ఈశ్వర రచిత ప్రకృతి గ్రంథము మహాకవులందరి మాతృక. వీరందరు 
ఒకే తల్లి స్తన్యమును గ్రోలినవారే. వీరి జీవిత వికాసమున తరతమ భేదములు 


బుతుసంహారము 


వ్యక్తిగత హృదయ గ్రథనముననుసరించి ప్రత్యేకస్థల కాల సన్ని వేశముల ననుసరించి 
తలసూపును. కాని వారందరు కవితామందిరమున నారాధ్యులే! 


శ్రీ రాధాకృష్ణ రావుగారి కృతులను వీక్షించినపుడు వీరట్టి ఆరాధ్యులని 
(గహింతుము. వీరి “బుతుసంహారము” వీనిలో తలమానికమై పరిఢవిల్లుచున్నది. 
ఇది శబ్దానువాదము కాదు, భావానువాదము. మాతృకలోని మహిమను మనసున 
చేర్చికొని, చేర్చికొనిన మంగళ ముహూర్తమున తమ హృదయమున నుద్రిక్తమైన 
స్వతంత్ర శక్తిని పురస్కరించుకొని వీరీ కృతిని రచించిరి. వికసిత హృదయమున 
వెలారు ఊహలు స్వర్థాభసం శోభిత ప్రఫుల్ల పద్మాకరమునుండి తలలెత్తు మరాళములట్లు 
మనోహరములై ఉపాసకుల మనస్సును అమృతసరస్సు లొనరించును. 


శ్రీ రాధాకృష్ణ కవి రవి పదములందట్టి భావప్రభావ మగుపడుచున్నది. 
ముద్దులొలుకు జాను తెలుగు పలుకులు, లలిత సుమసముదాయమువలె 
వెలయుచున్నవి. వీరి మానస దిగ్వలయమున తళుకొత్తిన భావతటిత్పంక్తి వీరి పద్య 
పంక్తులందు నిలిచినవి. గ్రంథమున బహుళదృష్టాంతములు గోచరించును. మచ్చున 
కీ పద్యమును పరీక్షింపుడు - 

“మకరికాపత్రరేఖకాదికము దనరు 

ముదితల పసింది చెందమ్మి మోములందు 

స్వేదబిందుకణంబులు విస్తరించె 

మణులలో ముత్తియంబు లమర్చినట్లు” 


కనకవసన సుందరియి ఆంధ్రశారద మని యున్నంత కాలమీ కృతిభూషణము 
మిన్నలైన ఆమె కాన్మలలో నొక్కటియై తేజరిల్లును. 


జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి 
జయ సంవత్సరాది ఎం.ఏ. బి.టి., బి.ఎల్‌. 
శుభదినము. ఎస్‌.ఆర్‌.ఆర్‌. & సి.వి.ఆర్‌. కళాశాల 
విజయవాడ 16-3-1953 


బుతుసంహారము 


అభిప్రాయము 


మద్రాసుప్రాంత ఆస్థానకవి 
కళాప్రపూర్ణ కీ.శే. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాగస్త్రిగారు 


రంగనాయక శతకము, బుతుసంహారము, 
సంపన్న గృహస్థుడు అను నీ మూడు పొత్తముల 
నుండియుజాలవరకు (గ్రంథకర్త చదువగా విన్నాడను. 
ధార ధారాళవ్లా, నిర్ణుష్టమై, వినుటకు సొంపై 
యున్నయది. ఇందు బుతుసంహారము సంస్కృతమున 
కనువాదము. తక్కినవి స్వతంత్రములు. ఆ యీ 
కబ్బమును ప్రాచీన లాక్షణికుల శాసనమునకు లోగినవి, 
గాని యిప్పటి నవ్యకవిత్వ మార్గములోనివి కావు. ఆ యీ 
విషయము పరిశీలించినచో విజ్ఞులు గుటితింతురు. ఇది 
సూత్ర ప్రాయమని నా యభిప్రాయము. 


క్రీరసాగరంపేట వేంకటశాస్త్రి 
బెజవాద శతావధానులు 


బుతుసంహారము 


10 


పంచరత్నములు 


బుతుసంహారము సంస్కృతంబునను గూ 
ర్చెన్‌ గాళిదాసుండు, త 
తృతి నాంధ్రంబున వ్రాసినాడవది యెం 
తే పాణిపద్మస్థలా 
ర్పిత వీతావరణంబునౌ కదళినా 
దృప్తిప్రదంబై, యలం 
కృతి సంశోభితమై, శిరీషమృదు లో 
క్తి స్ఫీతమై, రాజిలున్‌. 


అనువాదంబన నెంతయో కఠిన కా 
ర్యంబందునన్‌ గాళిదా 
సుని కావ్యంబు రసోప బృంహిత వచ 
స్ఫూర్తిం దెలింగించు నీ 
అనిదం పూర్వమనోజ్ఞ కావ్యరచనం 
బాశ్చర్యముం గూర్చు, సూ 
రి నికాయస్తుతిభవ్య పామర జన 
శ్రేణీముహుర్భావ్యమై. 


అనువాదంబయి యుండియున్‌ స్వరచనం 

బా యంచు (భ్రాంతిం దన 
ర్చును యుష్మతృవితా విధానమది, యి 

చో శబ్ద సారళ్య కా 
ల్పనిక ప్రక్రమ పాకవిస్ఫురణ ల్రీ 

లా భాసి శయ్యాది కం 


బుతుసంహారము 


బను భూతంబు నభూతపూర్వము సదా 
భ్యస్తంబు నీ కెంతయున్‌. 


చూచితి గ్రంథ రాజముల 

సూరి జన (గ్రథితంబు లెన్నియున్‌ 
ఖేచర భాషలో మతటియు 

గేవలమైన త్రిలింగ భాషలో 
నీ చతురత్వ, మీ మృదుత, 

యీ రచనాపటిమమ్ము గాంచలే 
దౌచితి కీవు గల్లితివా? 

యౌచితినీకయి గల్లెనో! కవీ! 


నవరస భావబంధురము, 

నవ్యకవీశ్వరమోదదాయి, సౌ 
ష్టవ గతకల్పనా యుతము, 

చారుతరప్రతిభాసి ధోరణీ 
(ప్రవిలసితంబుగా సతత 

పండిత పామర రంజకంబుగా 
కవనము సేయ జాలుదువు 

కా కవి గద్దదికా ప్రదంబుగన్‌. 


5-4-1953 ఉదయరాజు శేషగిరిరావు, ఎం.ఏ 
హనుమకొండ రాజ కవిచూడామణి, 
సంస్కృతాధ్యాపకులు 


కాలేజియేట్‌, హైస్కూల్‌ వరంగల్‌ 


బుతుసంహారము 


12 


ఆంధ్రీకృతం 
బుతు సంహారము 


అస్మత్పూర్వోపాధ్యాయులు, కవి రాజ శిరోమణి (బ్రహ్మశ్రీ 
గొట్టుముక్కల రాధాకృష్ణరావుగారు ఆంధ్రీకరించిన 
“బుతుసంహారము” ను చదివి యానందించితిని. మహాకవి 
కాళిదాసుయొక్క పేశల భావములకు దగ్గరిచుట్టము కాగల 
నునుమెత్తని తెలుగు నుడికారమును జోడించి కవిగారు 
కృతకృత్యులైనారు. రసానుగుణముగ రీతి యుండదగునని 
ఆలంకారిక సంప్రదాయమున్నను పాండితీలుబ్బులైన కవులు 
బహుధా దీనిని పాటించుట యురిది. రీతిబ్రహ్మయైంన 
కాళిదానీ రవాన్యమును చక్కగా గంర్తెటీంగినవాడం. 
ఆముక్తమాల్యదవంటి మవావ్రబంధములలో వివిద 
బుతువర్ణనములుండుట ప్రసిద్ధవేయయినను, అవి 
యుత్రేక్షాబహుళములై గాఢ పాకము కలిగియుండుటచే 
నెల్లరకును హృదయంగమములు కావు. యువ హృదయమందలి 
కోమలతకు ప్రకృతియందు ప్రతిధ్వనుల ననుసంధించుట, 
బుతుసంహారమునందు కవి యాశయమనిపించును. 

శ్రీ రాధాకృ్ళష్ణరావుగారీ యంశమును కాళిదాసుని 
హృదయమును నిక్క్మముగ (గ్రహించినారని చెప్పవలెను. వీరి 
పదములపొందిక, లలిత సమాసఘటనము, శిరీషమృదువైన 
కాళిదాసుభావము నలిగిపోకుండునటులు తెలిగించుటయు ప్రత్యేక 
ప్రశంసకు పాత్రములు. 


హైదరాబాద్‌ దక్కన్‌. ఖండవల్లి లక్ష్మీరంజనము 
21-4-1953 తెలుగుశాఖాధ్యక్షులు 
ఉస్మానియా విశ్వవిద్యాలయము 


బుతుసంహారము 


అభిప్రాయము 


శ్రీ గొట్టుముక్కల రాధాకృష్ణరావుగారనువదించిన 
బబయబతునంవోర కావ్యమును బరించితిని. దీని 
నింతకుమున్నెవ్వరో యనువదించిరి. 


సౌందర్యము బహువిధము. ప్రీ పురుష లోకమును 
వీక్షించినపుడొక్కొక్క వ్యక్తియం దొక్కొక్క విలక్షణ మైన 
రూపము గోచరించును. అట్లే కవుల శిల్పమునందును 
నొక్కొక్క విలక్షణత గోచరించును. శ్రీ రాధాకృష్ణరావు 
గారి కావ్య వైలక్షణ్యము స్తుత్యము. చిన్న చిన్న పద్యముల 
లోనే యా శ్లోకానువాదము చేసి మూల సౌందర్యమును 
వీసమేని గొజివడకుండ దెచ్చిరి. చక్కని శైలి, రసవత్తరమైన 
కవిత్వము, ద్రాక్షా పాకము. 


సికింద్రాబాద్‌ సన్నిధానము సూర్యనారాయణ శాస్తి 
15-4-1953 శిరోమణి, పి.ఓ.ఎల్‌. 
తెలుగు పండిట్‌ 

మహబూబ్‌ కాలేజ్‌యేట్‌ 


హైస్కూల్‌, సికిందరాబాద్‌ 


బుతుసంహారము 


14 


అభిప్రాయము 


శ్రీయుత గొట్టుముక్కల రాధాకృష్ణరావుగారు 
రచించిన 'ఆం(ధ బుతుసంహారము” నామూలా(గము 
చదివి యానందించితిని. అనువాదమయ్యు నిందలి రచన 
సహజమును, ధారాశుద్ధి సంభరితమునై యొప్పారు 
చున్నది. కాళిదానుని ఖావములిందు జక్కగా 
వ్యక్తీకరింపబడినవి. భాష సులభమును, జాతీయ 
పదశోభితము నై సర్వజన సుబోధముగా నున్నది. 


హైదరాబాద దక్కన్‌. దివాకర్ల వెంకటావధాని 
24-3-1953 లెక్చరర్‌ - ఎం.ఏ. (ఆనర్స్‌) 
ఉస్మానియా విశ్వవిద్యాలయము. 


బుతుసంహారము 


పీర్రిక 


వువోకవి కాళిదానుడు రచించిన ఉత్తవు 
(గ్రంథములలో నీ బుతుసంహార మొకటి. ఇందు బుతువు 
లాజింటిని మనోవారముగ వర్ణించినాడు. (వ్రకృతి 
లక్షణములు, భోగపురుషుని విలాస చర్యలు, విలాసినుల 
విలాసచేష్టలు - ఆయా బుతువుకనువుగగవి యిందు 
వర్ణించినాడు. 


ఉత్తమ తరగతికిజెందిన యిప్పాత్తమును బలువురు 
ఆంధ్రకవులు పద్యరూపముగ ననువదించిరి. అందుగొన్ని 
ము(దితముల్జై విశేష వచారమునందున్నవి. 
ఆంధీకరణమునందు తారతమ్యము లిచట బేర్కొన 
దలంపలేదు. ఒక్కొక్క ఆంధ్రీకరణమునందొక్కక్క విశేషము 
కలదని మాత్రము చెప్పగలము. కాళిదాసుని రఘువంశము, 
కుమారనంబవవము శ్రీయుతులు ఆదిషమూడి 
సోమనాథకవిగారు గీతములుగా దెలుగుచేసిరి. వారి 
తెలిగింపు కమ్మదనము (గుమ్మరించు తెలుగు తనమునకు 
సొంపులు-పెంపులు సమకూర్చుచున్న చిన్ని చిన్ని వృత్తములు 
తెలుగుచేతకు గీతపద్యము లెంతేని యుపకరించును. ఈ 
తత్త్వము గమనించియే మా మిత్రులు బ్రహ్మశ్రీ గొట్టుముక్కల 
రాధాకృష్టరావు గారు బుతు సంహారము నంతయు 
నులలితముగ గీతములలో దెలిగించి ఆం(ద్ర 
సారస్వతమునకు సమర్పించి ధన్యులైనారు. 


బుతుసంహారము 


16 


ఒక భాషలోని (గ్రంథము లింకొక బాసలోనికి 
మార్చుట కవ్చసాధ్యవముగు శిల్పము. వద 
ప్రయోగమునందును, రసౌచితి నందును, కల్పనాపాటవము 
నందును గాళిదాసుడు అద్వితీయుడు. బుతుసంహార మాకవి 
గీర్వాణ భారతి కర్పించిన పూజాకునుమములలో 
దొలుతదియెనను మృదుమధుర సుగంధ సింధురము. దీని 
నాంధ్రీకరించుటలో నీకవి (క్రొత్సత్రోవల బడసినాడు. 
తెలుగుచేత సాధ్యమగునంతవఅకుదేట తెలుగులో 
మృదుమధుర శైలిలో తేటగీతములందు గూర్చ బడినది. ధార 
సరళము. కవిత లలితపదగుంఫితము. 


కొన్ని తావుల బద్దెములు స్వతంత్రముగ రచించినవాని 
వలె ధారాశుద్ధితోం దెలుగుదనము వెల్లడించుచున్నవి. తొలి 
ప్రయత్నమయ్యు నాం(ద్రీకరణము సులలితముగనే యున్నది. 
కొన్ని తావుల మూలశ్లోకములందలి వర్ణనముల కుదించుట, 
నొకానొకయెడ బెంపొందించుటయు జరిగినను భావము 
మాత్రము విడువక తెలుగులోనికి దెచ్చిన ఈ [గ్రంథకర్త నేర్పు 
మెచ్చదగినది. 


సంసృతాంధ్రములలో సముచిత పరిచయముగల 
ఈ పరిచిత వాజ్ముయములగు ఉరుదు, ఆంగ్ల భాషలనుండి 
రసవత్తరములగు రచనల నేరి ఆంధ్ర భారతికి సమర్పింప 
యోగ్యత గలవాడు. 


భాషా సేవకులు 
శేషాద్రి రమణ కవులు 
శతావధానులు 


బుతుసంహారము 


గ్రీష్మ బుతువు 


చండతరుడు భానుడు; శశి సౌఖ్యదాయి 
స్నానమునకెప్పు తగినట్టి జలచయంబు 
మంజుల దినాంత ముపశాంత మన్మథుండు 
గల నిదాఘము సనుదెంచెకాంత! కనుమ. 


చీకటి నడంచు జాబిల్లి చెలగు నిశలు 
మహిత వైచిత జలయంత్ర మందిరములు 
సరస చందనమణిహారజాలకములు 
సేవనీయంబు జనులకో చెలియ! యిపుడు. 


తత సుగంధ సుందర హర్యతలములందు 
కామతంత్రపుటీకయౌ గానరసము 
(ప్రేయసీముఖజనితసంప్రీతిమధువు 
కాముకులు గ్రోలుదురు నిదాఘనిశలందు. 


క్షామమేఖలలు నితంబసీమలందు 
చందనము, హారభూషలు, చన్నులందు 
అగురుతావులధూపమ్ములలకలందు 

బూని యింతులడతురు కాముకుల తనుకు. 


కరము పారాణి వన్నియ పరుగునట్టి 
పాదములయందు నూపురప్రభలు వెలుగ 
పదపదంబున రాయంచ పలుకు లొలుక 
ప్రీ లొనర్తురు, మన్మథోద్దీపనమ్ము. 


గ్రీష్మ బుతువు 


18 


రుక్మ కాంచిక జెలగు పిజఖుందుదిన్నా 
తేటమంచును బోలు ముత్తెంపుసరులు 
చందనపుబూత విలసిల్లు చన్నుదోయి 
యుత్సవం బేరికి నొనర్పకుండు, చెపుమ. 


అంగ సంధులలో స్వేద మగ్గలింప 
కరము బిజుసైన వలువల గట్టుకొనక 


ఎగుకుచములొప్పు ప్రాయంపు టింతు లిపుడు 


సన్న వలువల దాల్తురు చనులపైన. 


గందమలదిన సురటీల గాలిచేత 
స్తనయుగిని వ్రేలు ముత్తెంపు సరుల చేత 
వల్లకీ గీత మంజుల స్వరముచేత 


నిదుర తెలిసెనొయనదోచు మదను డిపుడు. 


రమ్య సౌధాగ్రములలోన రాత్రులందు 
గాధనిద్రల జెందు నంగనల మోము 

లరసి శశి, లోన నౌత్సుక్య మావహిల్ల 
తెల్లవారంగ సిగ్గుమై తెల్లవోవు. 


దుస్సహానిలధూతమౌ దుమ్ముగ్రమ్మి 
తీక్షసూర్యాతపంబుచే. దెరలు భూమి 
గాంచుటకుగూడ శక్యంబు గాకయుండు 
బహుళ విరహార్తులైన ప్రవాసులకును. 


దహన సూర్యాతపమ్ముచే తాపమొంది 
బహుతృషార్తిని దౌడలు వాడిపోవ 
మెదగు కాటుకవంటి యా మిన్నుజూచి 


జలమనుచుపారు వనులలోపల మృగాలు. 


10 


11 


బుతుసంహారము 


చారు శశిభూషితములగు సందెలట్లు 
చిరునగవు వాడిచూపులు చెలగు చిన్న 
లలరు లీలావతులు వియోగుల మనమ్ము 
కామసందీపనమ్ము వేగ మొనరుతురు. 


ఖరకరునిరశ్మిచే కడుకాల్చబడియు 

తప్త బూరేణువులుగల దారిని, తల 
(బ్రాల్సి రోజుచు నడకల వక్రమెసంగ 
జిహ్వగము నెమ్మి పురినీడ శిరముచాచు. 


గురుపిపాసచే బీరమ్ము గోలుపోయి 
కరమురోజుచు నోటినిదెజచుకొనియు 
జూలువిదలించి నాలుకవాలంజేసి 
సింగ మెదటిగజముల హింసింపదిపుడు. 


తరణి కిరణాళిచే కడు తాపమొంది 
వాడుగొంతున చల్లనివారినింపి 
గొప్పదాహముచే నీరుగోరుచున్న 
సామజంబులు హరులను సరకుగొనవు. 


మండునిప్పుకంబోలు మార్తాండుచేత 
కందిన మనశ్శరీరముల్లల నెమిళ్ళు 
తమపురులనీడలందు నౌదలలవాల్చి 


మెలంగు సర్పంబులనుగూడ మెసంగవిపుడు. 


భద్రముస్తలు పరిశుషృవంకమొప్పు 
కొలయకులను నిడుపైన ముట్టెలనుద్రవ్వు 
నడవిపందులు భువిలోని కరుగుననగ 
దనరు చండాంశుబాధకు దాళలేక. 


గ్రీష్మ బుతువు 


12 


13 


14 


15 


16 


17 


20 


చండతరకరుడైన భాస్కరుని తీవ్ర 
తాపమున కాగలే కొక దర్దురమ్ము 
పల్వలమునుండి దూకి పిపాస నలంగు 
పాముపడగయన్లొడుగు లోపల వశించు. 


ఒండొకటం ద్రోసికొనుచు వేదండగణము 
కొలను గలంపగ, మీలు గగ్గోలుబడియె, 
ఘనమృణాల వ్రజంబు పెకల్చబడియె, 
బెగ్గురులు వాటి, శాదంబు బీట్టునలిగె. 


ద్యుమణిదీప్తిచేదలమానికము వెలుంగ 
కదలు నాలుకగవ చేత గాలినాని 

అగ్గి విసమెండ తనువేంప నలసి, పాము 
దూపటిల్లియు గప్పల ద్రుంపదిపుడు. 


నురుగు చెలిగి చలించెడి నోటనుండి 
జాజు వన్నియ నాలుకంజాచి, మోము 
నెత్తి దప్తిమై గిరి గుహ లెల్లవీడు, 
జలము గనుగొనుచున్న బట్టిల బిడారు. 


ఘోరమగు దావ వహ్షిచేం బైరులెండి 
అనిల వేగంబుచే నెండుటాకు లెగిరి 
సవితృ తాపముచే జలాశయము లిగిరి 
కడు భయంకరమయి తోచె కాజడవులు. 


ఎండు మ్రాకులపై పక్షు లెసంగ నూర్చు; 
ప్రగ్గి కోతులు గిరి నికుంజముల దూరు; 
దప్పి గైకొని పోతులంతటను దిరుగు 


గొప్ప శరభంబులు గ్రహించు కూపజలము. 


18 


19 


20 


21 


22 


28 


బుతుసంహారము 


ఘనమరుద్వేగమున వేగగ్రమ్మి, దరుల 

గలుగు చెట్లను దీగల గవిసికొనుచు 

సిందురము, విరికుసుమంపుజిగి దనర్చు 

కారుచిచ్చు నల్గడలను గాల్చివేయు. 24 


అడరు కార్చిచ్చు గిరిదరులందు మండు 

ఫెళ్లుఫెళ్లున నెండు వెదుళ్లు విరియ 

కసవులో నిముసమ్మున గ్రమ్ముకొనును 

ప్రాంతమున బ్రాకి లేళ్ళను బాధపెట్టు. 25 


బూరుగు వనమ్ములందు పెంపారంC బెరిగి 

తరుల తొజటలలో.ఖైండి తళుకులొత్తి 
పండుటాకుకొమ్మలపాదపముల కెగిరి 

గాలిచే వీంగి కార్చిచ్చు కానలంటు. 26 


కారుచిచ్చు కాకల బడి, కరిహరిగవ 

యములు చెలులట్లు గూడి వైరము త్యజించి 
గురుదవాగ్నికి వెసకొండ గుహలు వెడలి 

వ్యాప్తసైకత ప్రాంత శైవలిని జేరు. 27 


తమ్మికొల(కులనీరు, నెత్తావిపాట 

లములు, సుఖజలస్నాన, మలనెలసరులు 

సఖులు చెలంగ సుఖమ్ముగా జరుగుగాత! 

సౌధములపై నిదాఘమో సరసవాణి! 28 


ceefes9 


గ్రీష్మ బుతువు 21 


22 


వర్షర్తువు 


గళదుదకశీకరఘనంబె గంధగజము 
పిడుగు సద్దెమద్దల, మించె పడగగాగ 
నవ్యరుచి నొప్పి, కామజన ప్రియమయి 


ప్రావృషము వచ్చె, ప్రేయసీ ! రాజువోలె. 


కడు వినీతోత్సలచ్చద కాంతులొకట 


మించి మెదిగిన కాటుక మెజుంగులొకట 


వయసు చూలాలి చనుకప్పువన్నెలొకట 


గలిగి వ్యాపించె మబ్బు లాకసము నిండ. 


దూప వగపూని చాతకస్తోమ మెంతొ 
వేడగా నీటిబరువున (బేలుచు, పలు 


దారలొలుకుచు6 జెవుల కింపార నుజము 


జలధరమ్ములు మెల్లగా జరుగుచుండు. 


అశనిశబ్బము మద్దెల యట్లు మోయ 
శక్రచాపమునన్‌, తటిజ్ఞాధరించి 

ఘోర జలధారలను వాయి కోలలేసి 
పట్టింబీడించు జలదముల్పాంథజనుల. 


గడ్డిపరకలె వైడూర్య ఖండములుగ 

నేల తాటాకుతుద లింద్రనీలములుగ 
క్రితి వెలసె నింద్రగోపముల్మెంపులుగను 
వరమణుల దాల్చు నుత్తమ వనితవోలె. 


బుతుసంహారము 


వేమటు చెలంగిపాడుచు, వేద్మనుబ్బి 
ముద్దులొలికెడి విప్పైనపురినివిప్పి 
చుంబనాశ్లేష సంభ్రమ స్ఫురణందనర 
నృత్యమొనరించు నిప్పుడు నెమ్మిగుంపు. 


కలుషజీవనమొప్పి వేగంపుగతుల 

కూలముననున్న దరువుల గూలద్రోసి 
సుళ్ళు చెలరేగ జలధిని జొచ్చునదులు 
కోడెకాండడ్ర జాడల కేగు కులటలవలె. 


లేడి చెలువలు మెసవగా లేతమొలక 
లెత్తి పలువన్నెకసవులయిగురులొప్పి 
లేంజిగురులొప్పు మ్రాకులచేం జెలంగు 
వింధ్యనగవను లలరించు వేద్మమీఅ. 


చంచలేక్షణేందీవరచ్చవి చెలంగు 
మొగములొప్పు కురంగముల్‌ బెగడుపూని 
సైకతవనంబులందెల్ల సంచరించు, 


వానిగాంచిన హర్షంబు వజలు మదికి. 


ఉ(గముగ మేఘములు మాటి కుజఖుముచుండి 


కటికచీకటి పర్విన కాలరాత్రి 
మెజపుకాంతులచే దారి నరసి కొనుచు 
పోదు రభిసారికలు ప్రేమ పొంగువార. 


దారుణ గభీర నిస్వన ద్వారిదముల 

చే, తటిత్తులచే, కడుచిత్తమెరిసి 
సాపరాధ నాథులగూడ తాపమార 
బిగ్గరగం గౌంగిలింతురు వెలందులిపుడు. 


10 


11 


23 


24 


నేత్రనీలాబ్దములను గన్నీరు జారి 

రమ్యపల్లవ బింబాధరములు తడియ 

నగల పూదండలను లేపనముల మాని 

1గస్పృహల విడనాడియుంద్రు ప్రోషిత పతికలు. 12 


తెలిపసుపు వన్నియనుగల్లి తృణపరాగ 
కీటకంబులు తనరు క్రొన్నీటిజాలు 

గని భయంబూని శాలూరగణముపొక్కి 
పామువలె వంకరగంబాటిం బల్లములకు. 


దళము లుడిగిన తమ్మి పూవులనువీడి 
శ్రుతిమనోజ్ఞముగాC బాడుచు మధుపమ్ము 
లిమ్ముగానాడు శిఖికలాపమ్ములపయి 
పెనుదమిని వ్రాలులేగల్వని తలంచి. 


2” ఘనఘనాఘన రవముచే వనగజములు 
కెరలి మదమూని పల్మరు ఘీంకరింప 
నల్లకల్వలబోలు గండములు, దాన 

వారిచే, భృంగసమితిచే వరలుచుండె. 


తెలికలువ మబ్బులంటెడు శిలలు గలిగి 
యెల్లెడలయందు సెలయూట లఅెసంగిపార 
ఉన్మద మయూర నృత్యంబు లొప్పుచుండ 
శైలరాజంబు లెంతొ హర్షంబు గూర్చు. 


1 ప్రోషితపతికలుంద్రు కోర్ములనువీడి 
2% ప్రావృడంబుద 


18 


14 


15 


16 


బుతుసంహారము 


కడప మద్దియేపె మొగలి కానలందు 

వీంచి యాపూల తావుల విప్పుగాంచి 
జలకణములొప్పు మబ్బుల చలువబూని 

గాలి యౌత్సుక్య మేరికి గలుగనీదు? 17 


నెటులు తొలయి పిటుందు తిన్నియలట్రేల 
వలపుగ్రమ్మెడు పూల్చివి నలరజేసి 

సరులు కుచముల, మోముల సుర దలిర్ప 

కామినులు రాగ మొనరిం(తు కాముకులకు. 18 


ఘనతటిత్పంక్తిచే, శక్రధనువుచేత 

మెరసి జలభారమున వ్రేలు మేఘములును 

రత్న కుండల కాంచీ విరాజితలగు 

పదయతలు హరింతు రెంతయు పథికులమది. 19 


పొగడ గేదంగి కడప క్రొంబూసరులను 

ముడుతు రిపుడు జవ్వనులు క్రొమ్ముడులయందు; 

మద్ది పూజొంపములు మదిమమత గలుగ6 
దాల్చుచుందురు కర్ణావతంసములుగ. 20 


అంగముల(జందనాగురు లలంది మిగుల 

పూవు తమ్మంటు తావి క్రొమ్ముడులజెల యగ 
ఉటుములను విని, మునిమాపె యువిదలట్టె 

శయ్యలకు నేగుదురు, గురుజనుల వీడి. 21 


నల్లకలువల6 బోలి యున్నతమునొంది 

నీటిచే సోలి, లేగాలి నిగిడి వీంగి 

శక్రధనువుల నింపారు జలధరములు 

బలిమి6 గొనును ప్రోషిత భర్భకల మనమ్ము. 29 


25 


26 


ఫుల్ల నీపాళిచే సంతసిల్లై ననగ 

వీచు కొమ్మలచే తాండవించె ననగ 
గొనబు మొగలి రేకులచే నగెనన, వనులు 
దనరె, తొలకరి జల్లుచే దాప ముడిగి. 


విచ్చి విచ్చనిమల్లె క్రొవ్విరుల సరులు 

పొగడ విరజాజి పూసరుల్సిగలయందు; 

వికచ నవనీపములు ప్రీల వీనులందు 
ఘనములు రచించు ప్రియుల వైఖరిని నిపుడు. 


కాంత లున్నతవర కుచాగ్రముల సరులు 
తనుదుకూలమ్ములు ఘన నితంబములను 
చారువలి భంగమధ్య దేశముల, క్రొత్త 
కారుజల్లున గలిగెడి గగురుదాల్లు. 


తొంటితుంపరగూడి సీతువును బూని 
ననల బరువున వ్రాలు చెట్లను గదల్చి 
మొగలి పుప్పొడి తావుల మోసి, గాలి 
గొల్లగొను బాటసారుల యుల్లములను. 


జలభర (శమాపహ మహాశయుడటంచు 
తలంచి బహుతీక్ల తపవహ్నితప్త వింధ్యు 
సలిల నమ మేఘంబులు జలము చల్లి 
అతని తాపము వాపెడి కృత మెటీంగి. 


వృక్ష శాఖా లతలకెల్ల హృద్యతమము 

(ప్రాణులకు౦బ్రాణమును, మంజుబహుగుణమ్ము 

కామినీ మనోజ్ఞము నిర్వికారమైన 

ప్రావృషము నీకొసంగుత భవ్యసుఖము. 
ce 


24 


283 


25 


26 


27 


28 


బుతుసంహారము 


శరదృతువు 


శరదృతువు 


శరదుకూలము, ఫుల్లాబ్ద చారుముఖము 
సమద హంసరణన్నూపురముల బెడంయగు 
పక్వనత శాలిగాత్ర శోభనత6 దనరి 
డాసెను శరత్తు క్రొత్త కోడలివితాన. 


ఉపవనమ్ముల మాలతుల్‌, క్షపల శశియు 
వనుల సుమభారనత శారదనిచయంబు 


సరసు లందొగ లాపగా జలమునంచ 


మూక, భూమిని శరము, తెల్పుగ నొనర్చు. 


చెలంగు చంచల శఫర కాంచికలు గల్లి 
సరస నిలిచిన తెలిపిట్ట సరములొప్పి 

కలితపులిన నితంబ ముల్లలుగు నదులు 
(ప్రమదల విధానమెల్లగా బయలువెడలె. 


వెండి, చిందము, తూడుల విధముతోచి 
తనరు నీరాల్మి తేలికై తునకలౌచు 

గాలి వడితూగు మబ్బులు గలుగు చదలు 
చామరల సేవగొను మహీజానివోలె. 


మిసిమి కాటుక ముద్దల మించుమిన్ను 
మంకెనలచేత కెంపారు మంచినేల 

చారు జలజావృతమ్ములౌ సానుతటము 
లేయువకు జిత్త ముప్పొంగ జేయకుండు? 


27 


28 


కూనగాలి జలించు కెంగొమ్మతుదలు 
అలరుగుత్తుల నొప్పు లందలిరుకొనలు 
చొక్కు తేంట్లాను పూందేనె సోనలెసంయగు 
కాంచనములేరి మనముల6 గలచవొక్కొ! 


చుక్క గమియను కడుమంచి సొమ్ముదాల్చి 
మొగులు ముసురుల విడు శశిముఖముగలిగి 
అమల చంద్రికా పరిధానమలర, రాత్రి 
బాలపెంపొందె నానాండు ప్రమదపోల్మి 


కన్నెలేళ్ళ ముక్కుల నొక్కుకడలుగల్లి 
దరులరాయంచ బెగ్గురు దండులొప్పి 
సారసపరాగమున నెజ్జివారు నదులు 
అంచకూతలు హరియించె నచటి జనుల. 


మోదకరుడయి నునుమంచుముసురు కురిసి 
కనుల పండుగై మంజుల కరములొంది 
పతివియోగ విషాక్తేషు బాధితులగు 

చానల దహించు నెంతయు౯ జలివెలుంగు. 


ఫలభరానత కలమ పంక్తుల గదలిచి 
లలిత సుమనమ పాదపమ్ముల గదల్చి 
వికచ పంకజ వనుల నట్టినుల నూయి 
అనిల దేవుండు యువకుల నలరంజేయు. 


కొదమ రాయంచ జంటల గుంపు చెలంగ 
వికసితాంబుజ కల్లార వితతి యొప్ప 
వేకువను పిల్లగాడ్సుల వీంచి వీంచి 
అమల కాసారములు డెంద మలర జేయు. 


10 


11 


బుతుసంహారము 


సింగిణులు మేఘములనుండి చెదిరిపోయె, 
గగన కేతువౌ మెజుపుతీగ గనరాదు 
ఇప్పుడు బలాకముల్‌ మింట నెగురవయ్యె 
ఆకసమును గాంచవు నెమ్ము లబ్బులెత్తి. 


ఆటలుడిగిన నెమ్ముల నట్టెవిడచి 
మధురగాయన హంసల మజిగెమరుడు 
కుటజ సర్దార్దున కదంబ కులమురోసి 
కోరెనేడాకులరటులంగుసుమలక్ష్మి, 


నల్లవావిలి తావుల నవక మొంది 

నెమ్మదిగ6 బాడు ఖగముల నినదమలరి 
కురంగట మెలంగు హరిణదృక్కువలయములు 
గలుగు నెల తోటలలరించుగద నరులను. 


కలువదమ్ములతోలలిC జెలిమిచేసి 

అధిక శైతల్యమూని మందానిలుండు 

దళ శిఖాలగ్నహిమ బిందువులనురాల్సి 
వేంకువను వీచు నెంతయు వేద్మమెజయ. 


మీర6 బండిన కలమ సమృద్ధిగలిగి 
సుఖముగా మేయునాలచే శోభంజెంది 
అంచ బెగ్గురుగమి రొద నలరుచుండి 
(ప్రజకు సీమాంతరములు హర్షంబుగూర్చె. 


చానల మనోజ్ఞ గతుల నంచలు జయించె; 
ముఖశశిద్యుతి విరితమ్మి పూలు గెలిచె; 
నల్లకలువలు మదవీక్షణముల గెలిచె; 

అలంతి తరంగలు బొమల సోయగము గెలిచె. 


12 


18 


14 


15 


16 


17 


29 


30 


వువుల బరువుచే వంగు కెంజివురు తీగ 
నవ్వు నగల కాంతుల నొప్పు నాతి భుజము; 
స్ఫురదశోకములో జాజి పూలువోలె 

మొగపు గాంతిలో కెమ్మోవి నగవు లమరు. 


ఘన వినీల వికుంచితాగ్రములు దనరు 
జాటు సిగలందు ప్రీలు క్రొంజాజిపూలు 
మేల్మి బంగరు కమ్మలు మెజయు చెవుల 
దా(ల్తు పలుభంగులొప్ప నుత్సల సుమాళి. 


చందనరసంబు సరములు చనులయందు 
ఘననితంబ వింబములందు కాంచికలును 
అడుగు6 దమ్ముల ఘల్లను నందియలును 
వేద్మమీఅ ధరింతురు వెలందులిపుడు. 


పచ్చజాల్వన్నెదగు నీటి పట్టులందు 
అలరు తెలిగల్వ పెంపు రాయంచ గుంపు 
విరివియగు శోభ సొంపారు, విగతమేఘ 
గగనమం దిందుతారకాగణమురీతి. 


కలువలంగూడి చల్లగా గాలివీచె, 
అ(భ్రములడంగి నల్దడ లందమెసరా, 
కలుషము తొలంగె జలము; పంకము నశించె; 
విమల చంద్రుడు కలితమై వెలసె చదలు. 


వేకువ నినద్యుతులచేత వికచమొందు 
కమల మబలావరాననకాంతి దనరు; 
నెల మజంగిన ముడిగెడు కలువ లలరె 
మగల నెడబాయు మగువల నగవులట్లు. 


18 


19 


20 


21 


22 


28 


బుతుసంహారము 


కనుల కాటుకజిగి నల్లకలువలందు 

హాటక కలాపరవ మగ్రహంస లందు 

కమ్మ కెమ్మో విరుచుల రక్తకములందు 

సోమకాంతుల వనితల మోములందు 

తియ్యనగు నంచ రొదల నందియలయందు 

వికచ బంధూక రుచుల గెంబెదవులందు 

నిలిపి యెట కేగునో శరన్నిలయ లక్ష్మి. 24 


వికసితేందీవరాక్షియు, వికచపద్మ 

వదన, ఫుల్ల నవ శర విశద వసనయు 

రమ్య కుముద ద్యుతిగల శరత్తు మీకు 

కామిని విధాన మేటి సుఖం బొసగుత. 25 


ceefes9 


శరదృతువు 31 


32 


హేమంత బుతువు 


లేజిగురుగల్లు పైరులచే జెలంగి 

తమ్ము లడరంగ వికచ లోధ్రములు దనర 
పక్వకలమమ్ము లొప్పార పడెడు మంచు 
సోనలెసంగ హేమంతము రానె వచ్చె. 


రమ్యమై లీల కుంకుమ రాగమొప్పు 

గబ్బి గుబ్బలు చెలంగు శృంగార వతులు 
మంచు6 జందురు మల్లెల మించు సరుల 
మండనము చేసెదరు కుచ మండలముల. 


తమ్మి సిరుల హసించు పాదమ్ములందు 
అంచ రొదల6 జెలంగెడు నందియలను 
కటుల రత్నఖచిత హేమకాంచికలను 


కొమరు జవరాండ్రు ధరియించుకొనరు గాది. 


కడియములు కంకణమ్ములు కరయుగముల 
అలంతి పయిటలు పీనకుచాగ్రములను 
నూతన దుకూలములు పిజుందుల ధరింప 
నేర రెంతయు నిప్పు డొయ్యారి చెలులు. 


పసిమి యంగకముల మ్రానిపసుపు6 బూత 
పద్మముఖముల మకరికా పత్ర రేఖ 
తూంగు గురుల కాలాగురు ధూపములను 
వనితలు ధరింత్రు రత్యుత్సవమ్ము కొటుకు. 


బుతుసంహారము 


* యువతులు రతి శ్రమమున వాడి వెలవెల్ల 
పోవు మొగములతో నతి ముదము దనరి 
పలుమొనల కాటుల న్పీటగిలి మటిమతి 
నొచ్చు కెమ్మావులం గని హెచ్చ నగరు. 


పీన కుచభాగముల శోభయూని దాన 
బరగు పీడను గని చాల వంత నొంది 
శీతకాలము కన్నీరు చింద నేద్చె 

నాంగ తృణలగ్న హిమికాకణమ్ము లమరు. 


భూరివరశాలికణిశవిస్తార మెసంగి 

లేడి బిత్తరిమూయకచే లీలందనరి 

లలిత క్రౌంచనినాద సంకులములైన 
*నడిమిసీమలు జనుల కానందమొసగు. 


స్ఫుటవినీలోత్సలంబుల శోభయూని 
కొదమరాయంచ వాహ్యాళి గొనబు చెలగి 
తేరవారిన కడుచలినీరు గలిగి 


సరసులు హరించు పురుషుల స్వాంతములను. 


తుహినమునగల్లు పైరచే దోరపండి 
ోమారుతమ్ము చేత6 గదలింపబడి సతము 
వరుని బాయు వియోగినీవనితవోలె 
(ప్రేయసీ! తెల్లవోయెను 'ప్రేంకణమ్ము. 


* వనితలు రతిశ్రమమ్ముచే వాడితెల్ల 
+ మధ్యసీమలు దమకించు మానసముల 
* పవనుచేంగడు గదలించబడి సతతము 


హేమంత బుతువు 


33 


34 


అపూల సారాయి వలపు మోములను జెంద 
కమ్మనౌనూర్చు తావు లంగములజెంద 
బాగుగానొక్కరొకరిని గౌంగిలించి 
నిదురగాంతురు రతికళావిదులు రేల. 


వరలు పలు కెంపు లొప్పెడు వాతెజలును 
గోరువంకలు విలసిల్లు గుబ్బదోయి 


అలరు లేగబ్రాయపుం గొమ్మలందు ప్రియుల 


పరమ నిర్ణయ సురతానుభవము దెలుపు. 


తరుణి యొక్కర్లు చేత నద్దంబు బూని 
ప్రియుడు కొనపంటనానుచో. బ్రిదిలినట్టి 
మోవిలాగుచు గంటుల ముట్టిచూచి 
మొగము దమ్మి లేయెండలోనగయి సేయు. 


స్ఫార సురత (శ్రమంబుచే సడలు తనువు 
జాగరము తెల్పు కెందమ్మి సోగకనులు 
మూపునంజారిపొరలు క్రొమ్ముడి, చెలంగు 
నింతియోరు పరుండు లే యెండలోన. 


నీలమేఘాలకలు కడునిక్కు చన్ను 

గవల బరువుచే నొగివాలు గాత్రయష్టి 
గలుగు నెలంతుక లింపుతావులందొఅంగి 
నలంగువిరిసరుల్వీడి వేనలి ముడుతురు. 


* పూల సారాయి వలపులు ముఖములంద 


12 


18 


14 


15 


బుతుసంహారము 


మేన నఖచిహ్నములు మోవి మిసిమి దనర 

కదలు నెటిముంగురులగమి కనులగగమ్మ 
ధవునిచేభుక్తమైన గాత్రంబుగాంచి 

సంతసిలి జైకదొడగును చామ యొకతె. 16 


అధిక రతికేళిచే గడునలసి వాడి 

సడలు దేహలతల్లల చానపిండు 

పులకలు జనించి గుబ్బలు పొంగువార 

నెలమి నభ్యంజన స్నానముల నొనర్చు. 17 


బహుగుణములొంది ప్రీల భావము హరించి 

ముదుర బండిన పలువరి పొలము లెసంగి 

సతము మదికొప్పి, క్రౌంచ సంచయము తనరి 

మించు హేమంతమొసంగుత మీకు మేలు. 18 


ce 


హేమంత బుతువు 35 


36 


శిశిర బుతువు 


గొప్ప వరివెన్ను రాసుల గొనబెసంగి 
కౌంచరావము లక్నడక్నడC జెలంగి 
కామినీ జనప్రియమయి కామదమయి 
కడుదనరు చూవె శిశిరంబు, కలికిమిన్న! 


అనిలరోధకమైన సౌధాంతరములు 
అగ్నిదేవుండు, భానునియంశువితతి 

ముదుక వలువలు, ప్రాయంపు బొలంయతుకలును 
భోగనీయమ్ముగద జనమ్ములకు నిపుడు. 


శశికిరణశీతలంబగుచందనంబు 
శారదేందువినిర్మల సౌధతలము 
సాంద్రహిమశీతమౌ వాయుసంచయంబు 
జనుల హృదయంబు రమియింప జాలవిపుడు. 


స్వచ్చమౌ మంచుపాటుచే6 జల్లనగుచు 
శశిమయూఖాళిచే6 గడుశిశిరమయ్యు 
వెల్లనౌ రిక్కగములచే వెలసినట్టి 

టీల మెచ్చరు మనుజు లిక్మాలమందు. 


కమ్మతావుల జిమ్మెడు కమలముఖులు 
తమ్ములము, మెయిబూత, పూదందలంగొని 
ప్రబలమౌ నల్లయగురు ధూపమ్ము గ్రమ్ము 
సెజ్జసాలల కెలమిమై చేరుచుంద్రు. 


బుతుసంహారము 


తప్పులొనరించి పలుమరు తర్జితులయి 
భయముచే గుండియను పెను వణుకుగల్లి 
సురతమునుగోరు భర్తలంజూచి వారి 
పయిని దోషములెంచరు ప్రమద లిపుడు. 


(ప్రబల కామంబుచేసి నిర్ణయను యువకు 
లధికదీర్ణనిశల్‌ చిరమభిరమింప 
శ్రమనలసినొచ్చు వక్షంబులమరు యువతు 
లు లలితగతుల వేకువన్మెలంగుచుంద్రు. 


తనరు అవికలచే6 గుచోద్ధతి నడంచి 
కొమరు కెంబట్టుపైట వక్షముల దాచి 
ముద్దయినవేనలిని తావిపూలు ముడిచి 
శిశిరము నలంకరించును చెలువపిండు. 


సౌఖ్య మొసగుచు కుంకుమచాయదనరి 
కొమరుప్రాయంపుటింతుల కుచకవోష్ట 
కర్షణములొప్పు నురములుగల యువకులు 
నిద్రగాంతురు చలిని తృణీకరించి. 


మంజులంబయి, శ్రేష్టమై, మదకరమయి, 
కడు సురతవర్థకమ్మయి, కమ్మతావి 
యూర్చులందూ(గుకుముదమ్ములొప్పు సురను 
ప్రీ లలమిగ్రోలుదురు టేల6 బ్రియులతోడ. 


కల్యముననోర్తుమధువు మైకంబుజాటి 
కాంతుకౌంగిలిచేం గుచాగ్రంబులుబ్బ 
మగనిచే భుక్తమగు తనువుగని నగుచు 
శయనవాసంబువిడి, పెజిసాలకేగు. 


శిశిర బుతువు 


10 


11 


37 


అగురు సౌరభ ధూమాప్తమైన కేశ 

మూలమున జాటుపూవుల ముడుచుకొనుచు 

ఘన నితంబములును జిల్లుకౌను దనరు 
గుబ్బెతయొకర్తు పాన్పు వేకువను విడుచు. 12 


కల్యమున పైడితమ్మి మొగముల నీట 

గడిగి, నిగ్గిడి, మూపున * గచములాడ 
చెవికొనలనంటు కావికన్గవజెలంగ 

సిరులనగం గేహముల నొప్పుదురు పడతులు. 13 


ఘనజఘనభారమున సన్నకౌనువడక 

కుచభరము యానమాంద్యమ్ము కూర్చుచుండ 
వేగమరుపని వేసంబువీడి, పగటి 

కింపయిన వేషముధరించు నింతియొకతి. 14 


చూచుకముల గోర్వంకలం జూచుకొనుచు6 

దలిరు కెమ్మోవికెంపుల దా(కికొనుచు 

ఉల్లముల తమకపుగోర్ములూర, యువతు 

లుదయమున దిద్దుకొందురు వదనములను. 15 


స్వాదుశాలీక్షుజాలపుష్మలము, మధుర 

వస్తుభరితమ్ము, సురతప్రవర్ధకమ్ము 

విరహులకు6 వీడ, మరుదాడికిరవు, శిశిర 

మెడ తెగని శ్రేయముల మీకు నిచ్చుగాత! 16 


x కబరి 


ceeYes 


బుతుసంహారము 


వసంత బుతువు 


కొదమతుమ్మెద గమిధనుర్దుణము చేసి 
ఫుల్లచూతాంకురములె యమ్ములుగ జేసి 
కాముకుల డెందములC జీల్పగాదలంచి 
చాన! చనుదెంచె యోద్ద వసంతు డదుగా! 


సరసులుసపద్మములు చెట్లుసకుసుమములు 
స్త్రీలు కామినులు, సుగంధ సీమగాలి 
చక్కని పగళ్లు, సందెలు సౌఖ్యదములు 
చారుతరము వసంతము సకలమింతి. 


రమ్యుదీర్థి కాంబువులకు, రత్న కాంచి 
కావితతికి, విలాసినీ గణములకును 
సోమరుచులకు, పుష్పిత చూతములకు 
ఒసగు సౌభాగ్య మీ వసంతోదయంబు. 


పీనమై గురుతరమైన పిజుదులందు 
కుసుమ వన్నెదనర్చు దుకూలములను 
రమ్యకుంకుమరాగ వస్త్రములు కుచము 
లను ధరించెదరిపుడు విలాసవతులు. 


వసంత బుతువు 


39 


40 


కర్ణములయందు నవకర్ణికారములును 
కలిత చంచల నీలాలకమ్ములందు 
ఫుల్లనవమల్లికాశోకపుష్పవితతి 

దాల్చి రాణించు నౌప్రమదాజనంబు. 


చందనార్టహారంబుల స్తనములందు 
వలయముల నంగదంబుల బాహులందు 
నవ్యకమనీయకాంచుల నడుములందు 
తరుణులు ధరింత్రు కామసంతప్తలగుచు. 


మకరికాపత్ర రేఖికాదికముదనరు 
ముదితల పసిండి చెందమ్మిమోములందు 
స్వేదబిందు కణంబులు విస్తరించె 
మణులలో ముత్తియంబు లమర్ప్చినట్టు. 


మరునికాకల బంధమ్ము లురలిపోవ 
అంగకముల నిట్టూర్పు చెలంగుచున్న 
సతులు చెంగటి ప్రియులందు6 జాలప్రేమ 
గలిగియేయుందురిప్పు డోకలువకంటి. 


చాలచిక్నియు పాలియు జడతబొంది 
మాటిమాటికి జృంభణ మాత్రమెసంగి 
అలరు ప్రమదాజనంబుల యంగకములు 
స్మరుడు లావణ్య సంభ్రమాకరమొనర్చి. 


సౌరమందాక్షియుగముల చంచలుడయి 
గండముల బాండుడై చన్నుగవ ఘనుడయి 
నడుములను నిమ్నుండౌచు, పీనుడయి కటుల 
పలువిధంబుల మరు(డుండు పడతులందు. 


10 


బుతుసంహారము 


గాఢ నిద్రావలసపు సారు గాత్రములను 

మదకలిత విభ్రమమ్ములు మాటలందు 
*భొమలవిబుపు వంకర వీక్షణములయందు 
ప్రమదలకొసంగు మధువున బంచశరుండు. 11 


(ప్రేంకణపుయూలు పసుపును గుంకుమంబు 
కస్తురియు6 జేర్చి తీసిన గంధమలందు 

కొందురు మదాలసలయిన సుందరాంగ 

నామణులు గౌరరాగ స్తనంబులందు. 12 


కామ మత్తాలసాంగముల్లలుగు జనులు 
బరువుబట్టలమాని దువ్వలువలిపుడు 

కట్టుకొందురు లత్తుక కావియద్ది 

కమ్మనౌ నల్లయగురు ధూపమ్మువైచి. 183 


చూత పల్లవరసమాని పోతరించి 

పికవరము (ప్రేమనుబ్బీ చుంవించుపియను 
పద్మముననుండి కమ్మని పాటపాడి 

చాటువొనరించు నలీకి పుష్పంధయంబు. 14 


చెందలిరుటాకు గుత్తులచేతవంగి 

అలరుజొంపపు సొగసు కొమ్మలనుదనరి 

పవన చలితంబులగు చూత పాదపములు 

కరము సంతసమొసగు నంగనల మదికి. 15 


*బామముడుల వంకరలు వీక్షణములయందు 


వసంత బుతువు 


42 


కొనమొదలు విద్రుమపుజాయ దనరియుండి 
చిగురుగుత్తులచే పూలచేవెలింగి 
కనులపండువయగు నశోకములగములు 
కొమరు జవరాండ్రయెద సశోకముగజేయు. 


గండు తుమ్మెదలానిన కమ్మపూలు 
వాతపోతంబులూంపిన లేతచిగురు 
లందమగు నామకలికలు నగ్గలముగ 
కాముకుల కెద మోదంబు గలుగ జేయు. 


పొలంతుకల ముద్దుమోముల చెలువమూను 
కురువకమ్ముల జిగిపూల గుత్తులుగన 
మానినీ! యే దయాకుని మానసమ్ము 
పంచశరు బాణములచేత బాధపడదు. 


(ప్రజ్వరిలువహ్నిసమములై పవనచలిత 
సుమవితతిచేతవ్రాలు కింశుకవనాలు 
దనరుభూమి యొప్పారు నిత్తరుణమందు 
* పాటలాంబరనూతనవధువువోలె. 


శుకముఖద్యుతిగేరు కింశుకపుపూలు 
కోకిలసుధోక్తులును గొండ గోగుపూలు 
అనుంగు సతియందునిల్పు యౌవనుని మనము 
చీల్చవా? వెతపెట్టవా? కాల్పవాక్కా? 


మధురగీతుల బచరించు మదపికములు 
శ్రావ్య నినదంబుగావించు భమరకులము 
వినయమును, సిగ్గుగల వధూజనులమదిని 
కుల గృహములందె మిక్కిలి కలంతపజచు. 


* గోణచేలాప్తయగు నవస్నుషమువలె 


16 


17 


18 


19 


20 


21 


బుతుసంహారము 


అలరుగమిదగు చూత శాఖలగదల్సి 
కోకిలాలాపములను దిక్కులకు. బజథిచి 
ఇవము లేనట్టి కమ్మని యీదవీంచి 
మలయమారుత మలరించు మానవులను. 


సరస శృంగారవతుల హాసముల గెల్బు 
మల్లెపూసొంపుదోటల మంజులమ్ము 
మమతమజిచిన మునులచిత్తమె హరించు 
వలపుగల యౌవనులమాట తలపనేల? 


స్వర్ణ కాంచులు కటులందు, చనులపైన 
సరులువ్రేలగ నళిపిక స్వరము లెసగ 
కామదర్చ శ్లథంబైన గాత్రదండ 


మలరు పొలతులు హరియింతు రెలమి నరుల. 


జీని పలుజాతిపువు చెట్లచేజెలంగు 
కటకములు, హృష్ట పికగీత కలిత సాను 
వులును, శైలేయమయ శిలాస్థలులు గల్లు 
శైలములగని హర్షించు సకలజనము. 


పూచిన రసాల తరువులంజూచి, బాట 
సారి, కాంతావియోగవిషాదమొంది, 
కనులమూయును, నేడ్చు దు: ఖమ్ముపొందు 
కరముచే ముక్కుమూయు, విగ్గజగనబచు. 


కుసుమిత రసాలముల6 గొండగోగు పూల 
మత్తపికభృంగగీతలన్మాధవుండు 
పొలంతులయెడంద వాడిముల్ములుగనాటి 
కలంతపజుచు కామోద్దీపకమ్ముగాగ. 


వసంత బుతువు 


22 


28 


24 


25 


26 


27 


43 


44 


సురభిళరసాల గుచ్చముల్‌ వరశరములు 
ఘనఫలాశలతాంతము కార్ముకంబు 
కొదమతుమ్మెదబంతియె గొనబునారి 
మందమలయానిలమ్ము ప్రమత్తగజము 


చంద్రుడ కళంకమగు సితచ్చత్రకమ్ము 
తతపికప్రకరమ్ము సద్వందిగణము 
గాగ, చైత్రునిగూడి లోకములగెల్బు 
స్మరుడు మీకు శుభంబులొసంగుగాత! 


ceeYes9 


28 


29 


బుతుసంహారము 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ -ఫోన్‌:040-29703142 


క్ర.సం. పుస్తకం 


L 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 
మూడుతరాల తెలంగాణ కథ 


తెలంగాణ సామెతలు 

తెలంగాణ నవలా వికాసం 

తెలంగాణ సినీ గేయ వైభవం 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోండ్వానాలాండు ఎంత ్రాబీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాభీనమైనది 
మందార మకరందాలు 

వాగ్చూషణం భూషణం 

రైతు బుణ విముక్తి 

బ్రిటీష్‌ గ్రంథాలయంలో 
తెలుగుపుస్తకాల పట్టిక 

రసార్థవ సుధాకరము 

సింహగిరి వచనములు 

నందగిరి ఇందిరాదేవి కథలు 

మాదిరెడ్డి సులోచన కథలు 

గంగాపుర మహాత్యము 


రచయిత వెల.రూ. 
గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 

డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

డా. గండ్ర లక్ష్మణరావు ర్‌0/- 
సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 
డా.సదానంద్‌ శారద, 


డా.ఎ. యం. అయోధ్యరెడ్డి, 

డా. బీ.వి.ఎన్‌.స్వామి 

సేకరణ: చైతన్య ప్రకాశ్‌ 100/- 
కాసుల ప్రతాపరెడ్డి 50/- 
డా. కందికొండ 125/- 
మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
డా. వెల్దండ శ్రీధర్‌ 60/- 
డా. పి.భాస్మరయోగి 70/- 
డా. ఈమని శివనాగిరెడ్డి ర్‌0/- 
సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
బెల్లంకొండ సంపతుకుమార్‌ 5్‌0/- 
డా. సగిలి సుధారాణి 50/- 
డా. సీ, నారాయణరెడ్డి 30/- 
డా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
రాళ్ళబండి రాఘవశర్మ 25]|- 
సేకరణ: చాడా సృజన్‌రెడ్డి ర్‌0/- 
కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 
సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
కృష్ణమాచార్య ప్రణీత 40/- 
సంపా: సి.సీతాలక్ష్మిపి.విసత్యమూర్తి _ 50/- 
మాదిరెడ్డి సులోచన 120/- 


శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) సంపా: డా.వింజామర సరోజ 45]- 
ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డా॥సి.వి.రామచంద్రరావు) ఏకామనాథుడు ర్‌ర్‌/- 
గెలుపు మనదే పర్సా దుర్గాప్రసాదరావు 25]- 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 30/- 
తపతీ సంవరణము (పరిష్కర్త: డా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 80/- 
గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) జయవల్లభుడు 70/- 
కాకతీయులనుండి అసఫ్‌జాహిల వరకు సంపా: ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 300/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45]- 
ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75]- 
సుగ్రీవ విజయం (యక్షగానం) కందుకూరి రుద్రకవి 30/- 
శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) _ సంగిశెట్టి మల్లయ్య 40/- 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు అను: డా.బూర్గుల రామకృష్ణరావు 25]- 
జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) వివిధ రచయితలు 35/- 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్జూ అనువాద కవితలు లగ్ట్‌/- 
అక్కమహాదేవి వచనములు - అనువాదం: రేకలిగె మఠం వీరయ్య 100/- 
కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాన్తి 40/- 
కథానికా గుచ్భం పది ఉత్తమ పోటీ కథల సంకలనం 40/- 
హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 75]- 
పూలపాటలు వివిధ కవులు 25]- 
శరధార ఊటుకూరు రంగారావు 25]- 
మనోరమ ఉదయరాజు శేషగిరిరావు 25/- 
ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) వివిధ రచయితలు 50/- 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము కాసె సర్వప్పకవి 120/- 
కాళిదాసు బుతు సంహారం తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 20/- 
రాఘవరెడ్డి రచనలు (సావిత్రి, రతివిలాపం,గోపికావల్లభా, పరిదేవనం)గార్ల పాటి రాఘవరెడ్డి 25/- 
వసిడిమువ్వలు -పారాణి నటరాజ రామకృష్ణ 100/- 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం అంగ్లం: స్వామి రామానందతీర్థ 130/- 
పునాన సాహిత్య (త్రైమాసిక సంచిక (ఒక్కొకటి) 25]- 
తెలంగాణ చరిత్ర సంస్కృతి వ్యాస సంకలనం 200/- 


